పోచిరాజ శతకము 
(నిత్య సత్య సూక్తులు) 


ముందు మాట 


ఆంధ్ర సాహిత్య చరిత్రలో శతకము ఒక శక్తివంతమైన ప్రక్రియ.శతకములలో నీతి, భక్తి, వైరాగ్య,శృంగార శతకము 
లున్నాయి.ఎక్కువగా నీతి,భక్తి శతకాలే కనిపిస్తాయి.ప్రజాబాహుళ్యంలో వేమన శతకం,సుమతీ శతకం ఎక్కువగా ప్రచారంలో 
ఉన్నాయి.ఎంతోమంది కవులు ఎన్నోశతకాలు వ్రాసారు.ఇప్పుడు కూడా వ్రాస్తున్నారు. 

సంస్కృతాంధ్ర పండితులు,బహు గ్రంథ కర్తలు అయిన శ్రీ పోచిరాజు కామేశ్వర రావు గారితో అనంతఛందము గ్రూపు ద్వారా 
నాకు పరిచయ భాగ్యం కలిగింది. పోచిరాజు అన్నయ్యగారు వ్రాసిన ఈ పోచిరాజ శతకానికి ముందుమాట వ్రాయుమని నన్ను 
కోరడం నా అదృష్టంగా భావిస్తున్నాను. 

ఈ శతకం అద్భుతమైన ,సార్వజనీనమైన నీతులతో అలరారుతూ ఉంది.దీనిలో సామాజిక పరంగా,కుటుంబపరంగా ఎన్నో 
నీతులు వెలువరించారు.కోపమును ఓపికతో ఆపడాన్ని పొంగిన పాలను నీటితో ఆపినవిధంగా అని చక్కని ఉపమానంతో పోల్చడం 
ఎంతో మనోహరంగా ఉంది.వినయమబ్బని విద్య, వినియోగము లేని సొమ్ము మొలకెత్తని విత్తనములన్నారు.దానధర్మాలు 
చెయ్యడం వలననే ధనమున్నందుకు సార్థకత అన్నారు.దుష్టజన స్వార్థాచరణ సమాజమును నశింప జేస్తుందని చెప్పడానికి 
శరీరంలోని రాచపుండుతో పోల్చడం విశేషం. కాపురుషుల సాంగత్యం సద్గుణాలను కప్పివేస్తుందని చెప్పడానికి సుయోధనుని చేరి 
కర్ణుడు పాపిగా మారాడని దృష్టాంతాన్ని చూపి భారతకథను జనులకు జ్ఞప్తికి తెచ్చారు. 

ఇలాంటి సామాజిక పరమైన నీతులెన్నో ఈ శతకంలో చోటు చేసికొన్నాయి. 
స్త్రీధర్మాలను గురించి అన్నయ్యగారు నాలుగైదు పద్యాలలో చెప్పేరు. పుట్టింట్లో మెట్టినింటిని తిట్టవద్దని, మెట్టినింట్లో పుట్టినింటిని 
అతిగా పొగడవద్దని చక్కని నీతిని బోధించారు.మృదువైన మాటలను మితముగా పలకాలని,వేగముగా హితమైన పనులు చేసే 
సతులు మాన్యులని అన్నారు.వలపులు లలనాస్త్రములని, అలుకలు నిశితాసిధార అని,అంబకధారలు అశనిపాతములని 
అన్నారు. స్త్రీపరంగా చెప్పిన ఈ నీతులతో పాటు స్త్రీల పట్ల పురుషుల బాధ్యతను కూడా చెప్పి ఉంటే బాగుండేది అనిపించింది.ఇంటా 
బయటా కూడా పనిచేసే భార్యలపట్ల భర్తయొక్క కర్తవ్యాన్ని ,ఉదో గగరీత్యా బయట తిరిగే స్త్రీలపట్ల పురుషుల ప్రవర్తన ఎలా 
ఉండాలన్నది తెలియజేసి ఉంటే బాగుండేది. అత్తమామలను తల్లిదండ్రుల వలె చూసుకొనుట కోడలి బాధ్యతలాగే కోడలిని 
కూతురుగా చూసుకోవడం అత్త బాధ్యత అనికూడా గుర్తుచేసే అవసరం ఉందని నాకనిపించింది. (నేను సమాజంలో చూసిన కొన్ని 
సంఘటనలను బట్టి) 

ఈశతకంలో పోచిరాజు అన్నయ్యగారు మనిషి శీలవంతుడుగా మారడానికి, బ్రతుకులు దిద్దుకొని ఆరోగ్యవంతమైన 
వాతావరణంలో జీవించడానికి ఉపయోగపడే అనేక నీతులను బోధించారు. 
కందపద్యాలలో మనోహరంగా సూక్తులను పాఠకులకు అందించిన పోచిరాజు అన్నయ్యగారిని అభినందిస్తూ, ముందుమాట వ్రాసే 
అవకాశాన్ని నాకు కలిగించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ - 
కన్నేపల్లి వరలక్ష్మి, 


విశ్రాంత తెలుగు ఉపాధ్యాయిని, సెయింట్‌ జో సెఫ్స్‌ సెకండరీస్కూల్‌ , మల్కాపురం, విశాఖపట్నం-16. 


పోచిరాజు శతకము 


(నిత్య సత్య సూక్తులు) 


శ్రీనాథుం గొలిచి గురువుల 

మానుగ జననీజనకుల మది దలచి తమి 

న్నేనుడివెద సూక్తులను ని 

దానముగం బోచిరాజతనయా వినుమా 1. 


సురలే జననీజనకులు 

గురువులు వారిని విడువ నిగూఢ సురలకున్‌ 

నరులం దయం జూడ(గ రా 

దరమగునే పోచిరాజతనయా వినుమా 2s 


నగవుల. బతి నలరింప(గ 

మగువ కెపుడు పూజ్య లత్తమామలు సూడం 

దగు దల్లిదండ్రుల సరణి 

దగులంబునః బోచిరాజతనయా వినుమా 3. 


వ్యర్థపుం బలుకులు నిత్యా 

నర్ధములు వలదు వికటపు నగవులు తగునే 

యర్థవినాశము మటిలు ప్ర 

త్యర్థులకుం బోచిరాజతనయా వినుమా 4. 


తీయని మాటల వారికి 
నీయకుమీ చనువు వారి నేవిధ మైనన్‌ 
సాయము సేసి విడువ శుభ 5. 


దాయకమే పోచిరాజతనయా వినుమా 


ఉబ్బకుమీ జనులు వొగడ 
నిబ్బరమే సంకటముల నిత్యము గాచున్‌ 
జబ్బుల నిన్నెవరు గనరు 
తబ్బిబ్బునః బోచిరాజతనయా వినుమా 


పలుకకుమీ పరుల యెదుట 

కలతలు గృహమున జెలగినం గాంతుని తోడం 
జెలిమిని మంతనము సలుపః 

దలంగును గద పోచిరాజతనయా వినుమా 


కోపము మానవ సహజము 

వాపంగ వలె నోర్మి తోడం బాళపు తోయం 
బాపదె పొంగెడు పాలను 

దాప మణంచి పోచిరాజతనయా వినుమా 


నిక్షిప్త ధన మవసరము 

రక్షణ నిడ దానధర్మ రతినిం బుణ్యం 
బక్షయము పాప సంప్రా 

ప్తక్షయమగుం బోచిరాజతనయా వినుమా 


మేలిమి పూవులు నగలును 

జేలము కాయమున కిచ్చు( జెలువము మదికిన్‌ 
శీలము శాంతము కరుణయు+ 

దాలిములే పోచిరాజతనయా వినుమా 


10. 


సత్యము నిలుపును జనులను 
నిత్యము ధర్మపథ మందు నిర్ణ్యంద్వముగన్‌ 
గత్యంతానృతమైన స 


దా త్యజితము పోచిరాజతనయా వినుమా 


పిల్లలు పోరుదు రాటల 
సల్లాపములన్‌ సరసత జక్క బబఅపరే 


మెల్లన బెద్దలు తగునే 
తల్లడపడ పోచిరాజతనయా వినుమా 


అక్కర నార్తులం గావంగం 

జిక్కక మద మత్సరముల శిష్టత నుండన్‌ 
మిక్కుటముగ నిహ పరములు 
దక్కునులే పోచిరాజతనయా వినుమా 


ధాన్యధనాదులు దాచిన 
శూన్య మగు మధుపము మధువు సూడ(గ సర్వం 
బన్యుల పాలనటుల 
— ట్ర 
దైన్యముగం బోచిరాజతనయా వినుమా 


నీదు మనోభావ మొకటె 

కాదు పరుల భావ మరసి కమనీయముగన్‌ 
వాదన సేయం దగును గ 

దా దయతోం బోచిరాజతనయా వినుమా 


చీటికి మాటికి నన్యుల 
వీటికి నేగుట వికటపు వేడుక జుమ్మీ 
బోటులు నాథుని మాటలు 


11. 


12. 


13. 


14. 


15. 


16. 


దాంటరు కద పోచిరాజతనయా వినుమా 


వలపులు లలనాస్త్రములే 

యలుకలు నిశితాసిధార లంబక ధారా 
జలము లశని పాతములోే 

తలప దరమె పోచిరాజతనయా వినుమా 


మితముగ మృదువగు మాటల 


హితముగ జేతలును రయ సహితమై చలుపన్‌ 


సతు లిల మాన్యులు గద సం 
తత మరయం బోచిరాజతనయా వినుమా 


అపరాహ్నపు( దానంబులు 

విపరీతపు జాప్యములును వికటపు నిద్రా 
జపము పగలందు తగదు క 

ద పని వదలి పోచిరాజతనయా వినుమా 


వేగిరపాటు లనర్భము 

లీ గల వలసత్వము వల దెందును దానన్‌ 
రాగల విడుము లతి సదా 

త్యాగమె చుమి పోచిరాజతనయా వినుమా 


పూజాదు లున్ననిలు నీ 

రాజనముల వెలుగు కోవెల విశేషముగన్‌ 
వ్యాజ మెజు(గని పురము స 
ద్రాజితమగుం బోచిరాజతనయా వినుమా 


చంచల మెప్పుడు చిత్త మ 


17. 


18. 


19. 


20. 


21. 


22. 


చంచల ధృతి దాని నన్య సత్కార్యములం 
బంచ దురాలోచనలను 
దంచును గద పోచిరాజతనయా వినుమా 


కల్ల కపటంబు లజు(గరు 
పిల్లలు పెరిగిన కొలదియు పేరాశీసుల్‌ 


పెల్లుకొనవె మిక్కుటముగ( 
దల్లడపడం బోచిరాజతనయా వినుమా 


విజయమె లక్ష్యము విద్యల 
నిజ వృత్త్యాదులను కేళి నివహమ్ములనున్‌ 
సుజనత వీడం దగదు క 


ద జనులకుం బోచిరాజతనయా వినుమా 


బల ధన గరిమల దాంటం 

గల వారెవ్వరు నితాంత కాలమహిమ బా 
ముల కృతముల నిహ పరములు 
దలకొను మటి పోచిరాజతనయా వినుమా 


కనిపించు. గొన్ని దృష్టికి 
వినం దాశకినం దెలియు౦ గొన్ని విశ్వేశ్వరునిం 
గన శరణము భక్తియ సా 
ధనములు గద పోచిరాజతనయా వినుమా 


అరయం గలమే కన్నులః 

బరమాణువులన్‌ విదితము వాని యునికియుం 
బరమాత్ముండు సత్యం బీ 

ధరకు న్లతి పోచిరాజతనయా వినుమా 


23. 


24. 


25. 


26. 


27. 


ప్రకృతి పరిశోధ నార్జిత 

సుకృతమ్ములు శాస్త్ర తతులు సూత్రేతరముల్‌ 
వికృతమని విడువ దగదు క 

ద కృతములను బోచిరాజతనయా వినుమా 


అలవోకగ నగును పనులు 

పలుకులు మధురంబు లైన బరుషము లాడం 
గలవరమె మిగులు నిత్యము 

దలపోయంగ బోచిరాజతనయా వినుమా 


కోప మొసంగు ననిశము సం 

తాపము శాంత గుణ మింత తగురీతి( దమిం 
జూపిన రా విడుములు దరి 

దాపులకుం బోచిరాజతనయా వినుమా 


వినయం బబ్బని విద్యలు 
వినియోగము గాని సొమ్ము వెడ పనికిన్‌ రా 
వనిశము మొలకెత్తని వి 
త్తనముల వలె బోచిరాజతనయా వినుమా 


వెలుపల? దిరుగాడు విరో 

ధులకున్‌ మిన్న మనలోన దుస్తరములు నై 
మెలంగ౧ెడు నరి వర్గమ్ములు 

దలశంగ నిల బోచిరాజతనయా వినుమా 


తెలియనివి యజుంగ రన్నియుః 
దెలియు ననుచు విజ్జవీ(౧ తెంపరులై మూ 


28. 


29. 


30. 


31. 


32. 


33 


ర్థులు దెలిసిన వారలకు వె 
తల నిత్తురు పోచిరాజతనయా వినుమా 


పరుల కిడుం బాలు గోవులు 

తరువు లొసంగు ఫలము లుదక ధారి జలములన్‌ 
పరుల కుపకారమున కి 

ద్దర మేనులు పోచిరాజతనయా వినుమా 


తను దానుం బొగడ(గ రా 

దు నరుల కెపుడు పరనింద దోషము సుమ్మీ 
వినయమె ఘన భూషణమై 

తనరారును బోచిరాజతనయా వినుమా 


ధనమున్న మెండు బాంధవ 


జనులు సఖులు ధనము వెంట జనుదురు నరులున్‌ 


ధనహీనునిం గన రక్కట 
తనవారును బోచిరాజతనయా వినుమా 


దానము నతి గుప్తంబుగ 

మానుగ సత్కార్యములను మనుజుల యదుటం 
గా నీయంగం గృతకృత్యుండె 

తా నింపుగం బోచిరాజతనయా వినుమా 


నియతంబైన వెతలు సం 

శయాత్మక గతియె గుణమ్ము సన గృభ్రములన్‌ 
భయహీనం బగు భగవ 

ద్దయ గల్గిన బోచిరాజతనయా వినుమా 


34. 


35. 


36. 


37. 


358. 


పదునాల్లు భువనముల( దా 

నుదరంబున నిల్పిన జగ దుదర్శనకుం 
wm 

దుదియే భారత దేశము 

తదవధియే పోచిరాజతనయా వినుమా 


సంతోష మిచ్చు జనులకు 

సంతత మారోగ్యము నిల సంతాప మికం 
బంతము( బూని సెజచు( గద 

తంతుల నిక బోచిరాజతనయా వినుమా 


రాచకుటుపు మేను. జెటచు 
దోచు నతని ప్రాణమింక దుష్ట జనస్వా 
ర్దాచరణ మెల్ల జనుల స 


దా చెజచును బోచిరాజతనయా వినుమా 


చిక్కకు దురాశ లందును 
స్రుక్కకు నైరాశ్యమునను రోయకు వెతలం 
జిక్కులకుం బరిష్కారము 
దక్కును ధృతి. బోచిరాజతనయా వినుమా 


అన్య ధనాశయు దాన వ 

దాన్యాసూ యార్తి ఘూర తాపత్రయ మా 
యన్య మత నింద వీడిన 

ధన్యుండగు( బోచిరాజతనయా వినుమా 


కనిపింపని దైవము రా 
తిని నుండెడి కప్పకున్‌ గతి యనన్‌ జన జీ 
వనమున కాధారమ్ము గ 


39. 


40. 


41. 


42. 


43. 


44. 


ద నిక్కముగం బోచిరాజతనయా వినుమా 


ఛాయ వలం దజుము మృత్యువు 
కాయంబు లనిత్యముల్‌ సుకర్మావలియే 
ప్రాయమ్మున ధర్మంబు గ 

దా యిద్ధరం బోచిరాజతనయా వినుమా 


భృత్యులః బ్రోచును దేవుం 

డత్యద్భుతముగ6 గనపడు నాతని మహిమల్‌ 
ప్రత్యక్షముగాం జేయండు 

దైత్య రిపుండు పోచిరాజతనయా వినుమా 


కర్మానుసరణి బుద్దియ 

ధర్మాధర్మము లజుంగక తాం జేసిన దు 
ష్కుర్మంబు లమాఘమ్ములు 

ధర్మం బిది పోచిరాజతనయా వినుమా 


ఆచార్యత్రయ వచనము 
లాచరణీయములు శంకరాచార్యుల వా 
గ్రోచుల రామానుజ మ 

ధ్వాచార్యుల పోచిరాజతనయా వినుమా 


ఫల పుష్పామల తోయా 

దుల హరి గొలిచిన నఘములు తుత్తునియ లగున్‌ 
బలమైన భక్తి మనమున 

దలరార(గం బోచిరాజతనయా వినుమా 


పటుతర దేహము కల దని 


45. 


46. 


47. 


48. 


49. 


50. 


కటువుగ భాషింప దగదు కండల గనుచుం 
ద్రుటి. బోవును గాయమ్ములు 
దటపట పడి పోచిరాజతనయా వినుమా 


సంపద లశాశ్వతములోే 
పెంపులు పతనాంతము లిల వెడలును భవముల్‌ 
సొంపైన యట్టి స్నేహము 
కన ల 
తంపు లగుం బోచిరాజతనయా వినుమా 51. 


పరిపక్వ ఫలము పతనే 

తర భయ మెటు(గదు నరులకు తద్విధి మరణే 
తరమైన భయము లే దీ 

ధరణి దలశుం బోచిరాజతనయా వినుమా 


స్తంభాధారిత సౌధము 

కుంభిని( గాలశిధిల మయి కూలంగ జరా 

జృంభణమున మృతులు నరులు 

దంభము సెడ( బోచిరాజతనయా వినుమా 52, 


సాగరము చేరిన జలము 

సాగదు కద నదికి దిరిగి శార్వరి చనినం 

దేగల వారెవ్వ రిల య 

థాగతినిం బోచిరాజతనయా వినుమా 53. 


వేసవి వేడికి నింకెడి( 

గాసార జలముల భంగి గడువన్‌ దినముల్‌ 

తా సన్నగిలు ని జాయువు 

త్రాసముగం బోచిరాజతనయా వినుమా 54. 


చల నాచలనమ్ముల నై 
న లయంబగు నాయువు తరణార్దము నన్యం 
బుల విలపింపక సుగతులు 


దల(ప వలెను బోచిరాజతనయా వినుమా 


తన తోడనె చను మృత్యువు 

దన తోడనె యది నిలుచును దనతోడనె సా 
గును దూరం బిక మరలును 

దనతోడనె పోచిరాజతనయా వినుమా 


సూర్యోదయ విభవమ్ముల 

సూర్యాస్తమ యారుణత్విషుల మోహితులై 
యార్యు లటు(గ రాయుశ్చ్యుతి 
ధైర్యంబున పోచిరాజతనయా వినుమా 


జీవు లిల తమతమ మనో 

భావేచ్చల వర్తిలంగ వశులే మృతులన్‌ 
భావించి హృదిం దగునే 

తా వగవం బోచిరాజతనయా వినుమా 


జననీ జనకులు విజ్ఞత 

నొన గూర్చుగురువు గురుత్ర యోచ్చారితులై 
చన వారల మించు గురువు 

దన కెప్పుడు పోచిరాజతనయా వినుమా 


క్షమలేని నరుని మానము 
ప్రమత్తు సిరి నీతిబాహ్యు ప్రాభవ గరిమల్‌ 


55. 


56. 


57. 


58. 


59. 


60. 


సమములు భిన్నఘట కబం 
ధముల కెపుడు పోచిరాజతనయా వినుమా 


క్రోధము పనులం జెజచును 

గ్రోధము బహు దుఃఖకారి కుశలత సురుగుం 
గ్రోధము తాల్మిని వీడినం 

దా ధన్యుండు పోచిరాజతనయా వినుమా 


మానప్రాణ ధనములకు 

హానికరమ్ము మదిర విలయాన్వితము సురా 
పానము విడువంగ వలయు; 

దా నెప్పుడు పోచిరాజతనయా వినుమా 


కాపురుషుల సాంగత్యము 
వాపును సద్గుణము లల్ల భాను సుతు. డటం 
బాపిగ మారె సుయోధను 


దాపున జని పోచిరాజతనయా వినుమా 


ఆడంబరంబు లన్నియు 

వీడి సురుచిరాత్మశుద్ది వినయాన్వితు(డై 
వేండంగ హరిని సుగతులం 

దా డాయును బోచిరాజతనయా వినుమా 


పృథివిని సుధనిభ మధువున్‌ 


వ్యథ లొనగూర్చు మధుమేహ బాధితు లయినన్‌ 


వృథ జన దార్యోక్తి యథా 
తథముం జనం బోచిరాజతనయా వినుమా 


61. 


62. 


63. 


64. 


65. 


కలుష పది యయ్యె నిప్పుడు 

కలియుగ మేక పద ధార్మిక మనగ దగునే 
కల యందున ధర్మము భూ 

తలమున నింక6 బోచిరాజతనయా వినుమా 


తామసము వీడి భక్తి 

ప్రేమల నిడ లేశమైనం బ్రీతిలు ఖలునిన్‌ 
హేమాద్రి నల్లండు పరం 

ధాము+( డెపుడు పోచిరాజతనయా వినుమా 


ఇచ్చలు తీర్చుట కొబికై 


యిచ్చిన మ్రైక్కగును లంచ మీశున కీయన్‌ 


నిచ్చలు భక్తియ చాలును 
దచ్చాడకం బోచిరాజతనయా వినుమా 


జనకుండు భయత్రా తా 
శనదాత సహానుయోక్త చను దండ్రి యన్‌ 
వనితకు నల్వురు నుపనే 

త నరునకుం బోచిరాజతనయా వినుమా 


అతిశయ సంపదలు మహో 

న్నత పదవులు భృత్యమిత్ర నందన దారల్‌ 
చితి దాటంగ శక్యమె మి 

థ్య తరింపంగం బోచిరాజతనయా వినుమా 


పదపడి చేసిన పనులే 
వదలవు మరుజన్మ నైన భవసాగర మీ 
ద('దలసుము శ్రిహరి లస 


66. 


67. 


68. 


69. 


70. 


71. 


తద ద్వయము బోచిరాజతనయా వినుమా 


ఇది నా దది నాది యనుచు 

మది నారాట పడ నేల మన మేనున నా 
యది యాదుల నాధథు( డెచట 
తదవగతమె పోచిరాజతనయా వినుమా 


అపహాసంబు లొసంగును 

విపర్యయములై యిడుమలు విపరీతముగం 
గపటత్వమును వల దనుచి 

తపు. బనులుం బోచిరాజతనయా వినుమా 


సమయును దేవర్షినర బు 

ణములు విగత దేహు డైన నరుల కన బిత్య 
ణము దీరదు మరణము సీ 

త మజివకుము పోచిరాజతనయా వినుమా 


పుట్టింట నున్న యెడలం 

దిటకుమా మెటినిలు. దెగ మెటింటం 
ల ల ౧ ల 

బుట్టింటినిం బొగడకుమా 

దట్టంబుగ బోచిరాజతనయా వినుమా 


దానముల నన్న దానము 

మానుగ గుణముల ఘనము క్షమా గుణమున్‌ వి 
జ్ఞాన ధనము సంపదల స 

దా నిక్కము పోచిరాజతనయా వినుమా 


అతి వినయము ధూర్త గుణము 


72. 


73. 


74. 


75. 


76. 


77. 


నుతించుచు మనం బలరెడు నుడువుల లీలన్‌ 


వెత లిడుదురు ధూర్తులు సం 
తత మిద్దరం బోచిరాజతనయా వినుమా 


పన్నుగ6 గన్పడు దైవము 
కన్నకడుపు మిన్న యౌను గన్నని కన్నం 
గన్నడ చేయం దగునే 

తన్నెప్పుడుం బోచిరాజతనయా వినుమా 


సిరి పుష్కలముగం గలదని 

నరులం గించపజఅచిన ఘనమ్ముగ నిత్యం 
బరయము నిష్కృతి యఘ మి 

ద్ధరం బెరుంగును బోచిరాజతనయా వినుమా 


ప్రియవాదులు మెండిల న 
ప్రియ మైనను మేలొనర్చు రీతి పలుకు వ 
క్తయు శోతయు దుర్లభులే 
దయనీయము పోచిరాజతనయా వినుమా 


కోరిన కరమే కొట్టును 

బేరిమి గలచోట నుండు బెను సందియమున్‌ 
గారము సెరచును బిల్లల 

దారుణముగ బోచిరాజతనయా వినుమా 


కాల వశాపన్నుండు పో 

గాలము దరిం జేర దుష్ట కార్యము లల్లన్‌ 
లీలగ( జేసిన కతనం 

దా లయమగు బోచిరాజతనయా వినుమా 


78. 


79. 


80. 


81. 


82. 


జీవన చక్ర గమన ధా 

రావాహిక నాశుం గల నరవరులు గలరే 
జీవుల జనన మరణములు 
దైవతములు పోచిరాజతనయా వినుమా 


గురువులు పెద్దలు మునులు వి 

వరించిన గతి. జనం దగును వారల దారిన్‌ 
నరులకు జనం దగ దఘముల 

దరి దాటంగం బోచిరాజతనయా వినుమా 


హాసక్షేశముల మనము 

దాసారి నిభానల గతిం దనరు ననిశమున్‌ 
రోసము వీడిన వర్తిలు 

దాసుని వలె బోచిరాజతనయా వినుమా 


కోక మొసంగు ధన నష్టము 


శోకము శ్రుతముల హరించు సురుగు నఖిలమున్‌ 


శోకేతరమ్ము లేదిక. 
దాంకంగ మది బోచిరాజతనయా వినుమా 


శోకమ్ము వీడి ధైర్యము 

సాకిన దుష్కరము లెల్ల జలుప నిరాశం 
జేకొనం డుత్సుకుండు మది స 

దా కొంచెము బోచిరాజతనయా వినుమా 


కాయమ్మునకుం దగిలిన 
గాయమ్ములు మాను కాల గమనం బైనన్‌ 


83. 


84. 


85. 


86. 


87. 


88. 


మాయునె మనసును ఘనముగ 
దాయపటుప బోచిరాజతనయా వినుమా 


విజ్ఞాన మెంత యున్న న 
వజ్జయులా తొలగిన భగవ దభిజ్ఞానం 
బజ్లానుల వర్ద్షింపం గృ 

ఇ బు 


తజ్జతనుం బోచిరాజతనయా వినుమా 89. 


తప్పులు సేసిన నెప్పుడు 

గప్పుకొనక దిద్దు కొనిన, గమనీయంబే 

యొప్పుగు నడచిన సుగతులం 

దప్పక యి(క బోచిరాజతనయా వినుమా 90. 


ఆరంభమ కష్టము పలు 
మారులు సేయు నొకపరి కుమతియై చేయన్‌ 

వారింపు ప్రధమ దోషము 

ధారుణినిం బోచిరాజతనయా వినుమా 91. 


తీరిన కొలదిం బెరుగును 

గోరిక లిద్దర ధనాశకు నవధి కలదే 

పిరాస చెజచు నరులను 

దారుణముగ బోచిరాజతనయా వినుమా 92. 


కష్టంబ కలి యుగమ్మున 

నిష్టిని ధర్మాచరణము నెటి(గి వసింపన్‌ 

దృష్టిడ ధర్మమ్మున దా 

దాష్టీకుఃడె పోచిరాజతనయా వినుమా 93. 


పశుసుత పత్న్యాదు లరయ 


వశులై యుందురు బుణాను బంధము తీరన్‌ 


విశదం బెల్లరుకున్‌ వసు 
ధ శమించుట పోచిరాజతనయా వినుమా 


పౌరుష వాక్యము సనునే 

భూరి గుణాఢ్యుల కశేష పుణ్య జనులకున్‌ 
ఘోర గరళ దహన సదృశ 

దారుణ మది పోచిరాజతనయా వినుమా 


సత్పురుషులు మునివరులు ప 
రాత్సర విమలాంచిత పద లాలిత సేవా 
తత్పరులున్నేరరు హరి 

తాత్పర్యము పోచిరాజతనయా వినుమా 


లోకపు భాషల మతముల 

భీకర భేదంబు నున్న విశ్వేశ్వరు( డే 

కైక విభుండ నదులకు ర 

త్నాకరు వలె బోచిరాజతనయా వినుమా 


చేతన మసువుల తోడన 

చేతన మవి లేకయున్న జెప్ప నలవియే 
వీతంపు. బదార్థము కల 

దా తనువునం బోచిరాజతనయా వినుమా 


సాధించితి రని పెక్కులు 
మేధావంతులు నరు లన మిథ్యయ గాదే 
మేధ నొసంగినది హరి గ 


94, 


95. 


96. 


97. 


98. 


99. 


దా ధరణిం బోచిరాజతనయా వినుమా 


సృజియించితి రద్భుతములు 

నిజముగ విశ్వనియమముల నేర్పునః గూర్పం 

గ జగతి లని యణువు గల 

ద! జనితములం బోచిరాజతనయా వినుమా 100. 


సకల చరాచర జీవ గ 

ణ కారక వికాస విలయ నట నాసక్తుం 

డకళంకాత్ము(డు దురితాం 

తకుండు హరి పోచిరాజతనయా వినుమా 101. 


ఇది విబుధజన వినత కౌశిక సగోత్రోద్భవ పోచిరాజాన్వయ సత్య సుందరీ పేర్రాజ దంపతీ సుత 
వేంకట రామ లక్ష్మీ సతీ సేవిత కామేశ్వర రావు నామధేయ ప్రణీతంబైన 
నిత్యసత్య సూక్తులను పోచిరాజ శతకము 


వివరములు: 


పోచిరాజ శతకము 


(నిత్య సత్య సూక్తులు) 


గ్రంథ కర్త దంపతులు 
పోచిరాజు కామేశ్వర రావు, M.Tech. (Machine Design) 
స్వగ్రామము: 
బి. దొడ్డవరము, నగరము మండలము, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్‌. 
ఉద్యోగము: 
1. Retd. Senior Manager, Electronics Corporation of India Limited (A Govt. of India Undertaking), 
Hyderabad. 
2. Former Assoc. Professor, Dept. Of Mech. Engg. , M.V.S.R Engineering College Hyderabad. 
3. Former Assoc. Professor, Dept. Of Mech. Engg. , Rungta College of Engineering and Technology, 
Raipur. 
నివాసము: H.No. 19, Shiva Residency, Phase 1, Mathpurena, Raipur, Chchattisghar - 492013 
Cell. Nos. 8602787525, 9440378434. 


స్వీయ రచనలు: 
1. రామ చంద్ర శతకము. 
పోచిరాజ శతకము. 
పద్మావతీ శ్రీనివాసము (ద్విపద కావ్యము- సప్తాశ్వాసములు). 
వేంకటేశ్వరా శతకము (అష్టోత్తర శతనామ సంభృతము). 
శ్రీమదాంధ్ర సుందర కాండ (నిర్వచన వాల్మీకి రామాయణానువాదము, 68 సర్గలు). 
శ్రీకృష్ణ సూక్తి సుధాకరము (శ్రీమదాంధ్ర భగవద్గీత, శ్లోక క్రమానువాదము). 
శ్రీమన్నారాయణ శతకము. 
శ్రీమదాంధ్ర శ్రీమన్నారాయణీయము (100 దశకములు). 


సక స స వ స 


శ్రీమన్నారాయణ దండక సహిత దేవీ మూర్తి త్రయ స్తోత్ర మాలిక. 


గా 
(వ 


: మాహేశ్వర దండకము. 
11. మాయా జాలము (అష్టాదశ శంకలు) ఖండిక. 
12. ఉదాహరణ కావ్యము_ దొడ్డవర సోమేశ్వరుండు 


13. శ్రీమదాంధ్ర రామాయణము. 
14. శ్రి బాల రామాయణము (సంక్షిప్త రామాయణము) (కొనసాగుచున్నది) 
15. గోవిందము. 


